శ్రీ హనుమాన్‌ చాలీసా 





ప్రథమ ముద్రణ : 2002 శ్రీరామ నవమి 


ప్రతులు : 2000 


వెల : రూ 7-00 


(సాప్తిన్సానము : 

జగద్గురు మందిరము 

(ది వరల్డ్‌ టీచర్‌ టెంపుల్‌) 
“రాధామాధవమ్‌, 

14-38-02, ముప్పిడి కోలనీ, 
విశాఖపట్నం - 530 002. 


ముదణ : 

అక్వేరియన్‌ ప్రింటింగ్‌ సూట్‌, 
విశాఖపట్నం-530 016. 

ఫోన్‌ : 0891-747320, 751329 





న్‌ా wr | 
శ్రీశ్రీశ్రీ అవధూతేంద్ర సరస్వతీ స్వామి 
(సియా రఘువర్‌ దాస్‌) 





న్‌ా wr | 
శ్రీశ్రీశ్రీ అవధూతేంద్ర సరస్వతీ స్వామి 
(సియా రఘువర్‌ దాస్‌) 


1కుఖెళ్తతుణు 

కలియుగమున నామ నృరణమునకే 
(ప్రాధాన్యత. నామ సృృరణమును ప్రవ్రథమముగా 
బీవ్రులకందించిన మవోపురుషుడు హనుమంతుడే! 
రామునికన్న రామనామ మెంత గొవ్పుదో తెలియ 
చెప్పినవాడు భక్షాగగణ్యుడైన ఆంజనేయుడు. ఈ 
భూమిపై రామనామము స్థరింపబడుచున్నంత 
కాలము తాను భూమిపైననే యుండి, స్మరించు 
జీవులకు నర్వ శుభములను చేకూర్చెద నని 
వాగ్తానము చేసిన మవోవీరుడు. రామనామము 
హనుమంతునికి ప్రీతి కల్లించును. అట్లే హనుమత్‌ 
స్థరణము రామునికి ప్రీతి కల్లించును. 


శ్రీమహావిష్టువే శ్రీరామునిగా అవతరించిన 
నందర్భ మున శంకరుడు “బపానుమ'ిగా 


ర్‌ 


వ్యక్తమయ్యెను. దైవమగు రామునికి జీవులకు 
మధ్య వారధిగా నిలబడెను. అది కారణముగా 
నద్దురువయ్యెను. రామాయణమున నుందర 
కాండము ఈ నత్యమును ఆవిష్థారించును. 
హనుమంతు నారాధించువారు, రామ కృవను 
కోరువారు నుందరకాండను తరచుగా వరించు 
చుందురు. వాళ్ళీకి మహర్షి రబించిన రామాయణ 
మందలి నుందరకాండము గురు దర్భనమునకు, 
బంధ విమోచనమునకు అటుపైన వరమ 
పదమునకు ఉపాయము. హనుమత్‌ దర్భనము, 
అనుగ్రహము కలుగుటకు నుందరకాండ మెంత 
ప్రసిద్దమో, భక్త తులసీదాస్‌ రచించిన హనుమన్‌ 
చాలీసా” కూడ అంత (వనీద్ధము మరియు 
శక్తివంతము, నులభము గూడ. వానుమాన్‌ 


6 


చాలీసాను (శ్రద్దా భక్తులతో పఠించి ఎందరో 
(కద్దాళువులు సంసారమున తరించుచున్నారు. 
ఆం(ధదేశమున హనుమాన్‌ _చాలీసాను 
పరిచయము చేని, పఠింవచేని, ఉవదేశమిచ్చి, 
చిరంజీవియి దివ్వ శరీరమున అనుగ్రహించు 
చున్న శ్రీశ్రీశ్రీ అవధూతేంద్ర సరస్వతీ స్వామిని 
యీ సమయమున తప్పక జ్ఞవ్తికి తెచ్చుకొన 
వలను. 20వ శతాద్దమున ఆం(ధులకు భక్తి 
మార్రమున వునాదులు వేసిన మవానీయులలో 
శ్రీశ్రీశ్రీ అవధూతేంద సరస్వతీ స్వామి (సియా 
రభువర్‌ దాన్‌) గణనీయులు. ఈ వున్తక 
(వచురణము వారికి అంకితము. 
హనుమంతుని ఆరాధనము కుజుడు, 
శని, రాహువు, కేతువుల దోషము గల వారికి 


7 


చళ్ళుని జౌషధము. బోషనివారణము తవృక 
జరుగును. హనుమంతుని ఆరాధనము కాల 
పురుషుడైన లక్ష్యణునకు, వరమ వురుషుడైన 
రామునకు, ప్రకృతి శక్తియిన జానకికి ఆహ్లాదము 
కలిగించి ఉన్ముఖులను చేయును. అట్లే భూత, 
(పేత, విశాచముల బారినుండి రక్షించును. సమస్త 
సంకటములను తొలగించును. 

దినమునకు 11 పర్యాయములు చదువుట 
ఒక నంవ్రదాయము. అట్లు 40 రోజులు దీక్షగా 
చదువుట మరియొక సంప్రదాయము. ఒకేసారిగా 
100 సార్లు ఇంకొక సంప్రదాయము. ఎట్లెననూ 
భక్తితో చదువుట ముఖ్యము. ల్‌ 

తల్లిదండ్రుల యందు పూజ్యభావము, 
వినయము కలిగి యుండుట నంస్మారవంతుల 

8 


లక్షణము. అది ముఖ్యమైన భరత ధర్భము, ఈ 
ధర్మమును అనునిత్తము అనుసరించు సోదరులు, 
వడలి సూర్య (ప్రకాశరావు, అననూయ దంవతి 
ఈ ముద్రణమునకు ధన నవోయము చేని, 
సర్వాంగ సుందరముగా తీర్చి దిద్దినారు. వారి 
కుటుంబమునకు వానుమ ఆయురారోగ్య 
ఐళ్వర్వ్యములను, నర్వ నమృ్మద్ధిని (నాదించ 
వలెనని మా (ప్రార్ధన. 


( శ్రీ వృష = 
మాఘపౌర్ణమి పాశ్వ ౨ ఉడ్‌ మ 


రామాద్రి 


జ 60 
ప్రణామః 


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్‌। 
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో 
నమామ్యహమ్‌ ॥ 
రామాయ రామభద్రాయ రామచన్హాయ వేధసే। 
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః॥। 


ఆంజనేయ ప్రార్థన 


అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం 
దనుజవనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్‌ । 
సకలగుణనిధానం వానరాణా మధీశం 
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి ॥ 


10 


గోప్పదీకృత వారాశం మశకీకృత రాక్షసమ్‌ । 
రామాయణ మహామాలా రత్నంవందే ౬ నిలాత్మజమ్‌॥ 
అంజనానన్దనం వీరం జానకీశోకనాశనమ్‌ । 
కపీశ మక్ష హన్లారం వన్దే లంకాభయంకరం ॥ 
ఉల్లజ్ఞ సిన్లోః సలిలం సలీలం 

యశ్ళోకవహ్నిం జనకాత్మ జాయాః | 

ఆదాయ తేనైవ దదాహ లంకామ్‌ 

నమామి తం ప్రాజ్ఞలి రాజ్ఞానేయమ్‌ I 


మనోజవం మారుత తుల్యవేగం 
జితే నియం బుద్ధిమతాం వరిష్టమ్‌ | 
వాతాత్మజం వానరయూథముఖ్యం 
శ్రీరామదూతం శిరసా నమామి ॥ 


11 


ఆంజనేయ మతిపాటలాననం 
కాంచనాద్రి కమనీయవిగ్రహమ్‌ | 
పారిజాత తరుమూల వాసినం 
భావయామి పవమాన నన్గనమ్‌ Il 


యత్ర యత్ర రఘునాథ కీర్తనం 
తత్ర తత్ర కృతమస్తకాజ్ఞలిమ్‌ । 
బాష్పవారి పరిపూర్ణలోచనం 
మారుతిం నమత రాక్షసాన్తకమ్‌ ॥ 


చాలీసా 


శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుథారి 
చరణౌ రఘువర విమల యశ, జో దాయక ఫలచారి॥ 


శ్రీ గురుదేవుల పాదపద్మాల పవిత్ర ధూళితో నా 
మనస్సు అనే అద్దాన్ని చక్కగా కడిగి ధర్మార్థకామ 
మోక్షాలనే నాల్గు ఫలాలను ఇవ్వగల శ్రీరామచంద్రుని 
నిర్మల యశస్సును వర్ణించటానికి ప్రయత్నించుతాను. 
బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్‌ | 
బలబుద్ది విద్యా దేహు మోహి, హరహు కలేశ వికార్‌ 

నా బుద్ధిహీనతను గుర్తించి ఆంజనేయుని 
స్మరించుతున్నాను. ఓ పవనపుత్రా, నాకు శక్తిని, బుద్ధిని, 
విద్యను ప్రసాదించు; నా దోషాలను, వికారాలను 
తొలగించు. 


13 


చెొవాయి 


. జయ హనుమాన జ్ఞానగుణసాగర । 
జయ కపీశ తిహులోక ఉజాగర ॥ 


. రామదూత అతులిత బలధామా 
అంజనిపుత్ర పవన సుతనామా 


. మహావీర విక్రమ బజరంగీ । 
కుమతి నివార సుమతి కే సంగీ 


1. జ్ఞాన సద్దుణ సాగరమైనటువంటి 
ఓ హనుమన్నూర్తీ! ముల్లోకాలకు 
జ్ఞానకాంతి నిచ్చే కపీశ్వరా! జయం! జయం! 


2. శ్రీరామునికి దూత ఐనవాడా! 
సాటిలేని బలానికి నిలయమైనవాడా! 
అంజనాదేవి కుమారా! వాయుదేవుని పుత్రా! 


3. మహావీరా! పరాక్రమధీరా! వజ్రం 
లాంటి సుదృఢ దేహం గలవాడా! దుర్చుద్ధిని 
నశింపచేస్తూ, సద్బుద్ధిని పెంపొందించే 
వాడా! 


15 


. కంచన వరణ విరాజసువేశా । 
కానన కుండల కుంచితకేశా ॥ 


. హాథ వజ అరు ధ్వజా విరాజై । 
కాంధే మూంజ జనేవూ ఛాజై ॥ 


. శంకర సువన కేసరీ నందన । 
తేజ ప్రతాప మహాజగవందన ॥ 


4. బంగారు కాంతుల మేనిచ్చాయ 
వాడా! అతిసుందరమైన వేషధారణం 
గలవాడా! చెవులకు కుండలాలు ధరించిన 
వాడా! అందంగా ముడిచిన కేశాలు 


గలవాడా! 


5. చేత వస్త్రం, ధ్వజం కలిగి 
విరాజిల్లుతున్నవాడా ! భుజస్మంధాల్లో 
మౌంజి, జందెములతో ప్రకాశిస్తున్నవాడా! 


6. రుద్ర వీర్యోద్భవ రుద్రమూర్తీ! 
కేసరీతనయుడైన హనుమంతా! గొప్ప తేజో 
ప్రతాపాలున్నవాడా! లోకంచేత పూజింపబడే 
వాడా! 


7. విద్యావాన గుణీ అతి చాతుర । 
రామకాజ కరివేకో ఆతుర ॥ 


8. ప్రభుచరిత్ర సునివేకో రసియా । 
రామలఖన సీతా మన బసియా ॥ 


9. సూక్ష్మరూప ధరి సియహి దిఖావా । 
వికట రూప ధరి లంక జరావా ॥ 


10.ఫీమరూపధరి అసుర సంహారే । 
రామచంద్రకే కాజ సవారే ॥ 


18 


7: విద్యావంతుడా, సద్దుణవంతుడా! 
బహు చాతుర్యం గలవాడా! రామకార్య 
నిర్వహణలో సతతం ఆతురత చూపేవాడా! 

8. శ్రీరామచంద్ర ప్రభువు చరిత్రాన్ని 
వినటంలో రసికత్వం గలవాడా! శ్రీ 
సీతారామ లక్ష్మణులను హృదయసీమలో 
ప్రతిష్టించుకొన్నవాడా ! 

9. సూక్ష్మరూపంతో సీత్రామాతకు 
కనిపించావు. వికటరూపం దాల్చి లంకను 
దహించావు. 


10. భీకరాకారం దాల్చి రాక్షసులను 
సంహరించావు. రామకార్యాన్ని నిర్వర్తించావు. 


19 


11. లాయ సజీవన లఖన జియాయే। 
శ్రీ రఘువీర హరఖి వురలాయే ॥ 


12. 6 తి కీనీ బహుత బడాయిీ। 


బా 


ఘుప 
కహా భరత సమ తుమ (ప్రియభాయీ॥ 


18. సహస వదన తుమృరో యశగావై। 
స కహి శ్రీపతి కంఠ లగావై॥ 


౮ 


14. సనకాదిక బ్రహ్మాది మునీశా । 
నారద శారద సహిత అహీశా ॥ 


20 


11. సంజీవని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి 
రక్షించినావు. అందుకు శ్రీరాముడు 
సంతసించి నిన్ను తన హృదయానికి 
హత్తుకొన్నాడు. 

12. శ్రీరాముడు ఎంతో ప్రశంసించి 
“నువ్వు నాకు ప్రియమైన భరతుడితో 
సమానమైనవాడివి” అన్నాడు. 

13. గానంచేసి శ్రీరాముడు నిన్ను 


ఆలింగనం చేసుకొంటూ, 'ఆదిశేషువుకూడ 
నీ కీర్తిని వేనోళ్ల గానం చేస్తూన్నాడు” అన్నాడు. 
14. సనక సనందనులు, బ్రహ్మ 
మొదలైనవారు, మునీశ్వరులు, నారదుడు, 
సరస్వతి, ఆదిశేషుడు... 
21 


15. 


16. 


17. 


18. 


యమ కుబేర దిగపాల జహాతే। 
కవి కోవిద కహి సకై కహాతే ॥ 


తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా। 
రామ మిలాయ రాజపద దీన్హా॥ 


తుమ్హరో మంత్ర విభీషణ మానా! 
లంకేశ్వర భయే సబ జగజానా॥ 


యుగ సహస్ర యోజన పర భానూ; 
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 


22 


15.యమ, కుబేర ఆదిగా గల 
దిక్పాలకులు, కవులు, పండితులు మొదలైన 
వారు నీ కీర్తిని గానం ఎలా చెయ్యగలరు ? 


16. నువ్వు సుగ్రీవుడికి ఉపకారం 
చేశావు. శ్రీరామునితో స్నేహం కల్పించి 
సుగ్రీవుడికి రాజపదవిని యిప్పించావు. 


17. విభీషణుడు నీ సలహాను 


పాటించడం వలన లంకాధిపతి అయ్యాడనే 
విషయం జగత్ర్రసిద్ధమే గదా! 

18. రెండువేల యోజనాల దూరంలో 
వున్న సూర్యుణ్ణి మధురమైన పండుగా తలచి 
లీలగా స్పృశించావు. 


23 


19. 


20. 


21. 


22, 


(ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ। 
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 


దుర్గమ కాజ జగతకే జేతే । 
సుగమ అనుగ్రహ తుమ్సరైే తేతే ॥॥ 


రామ దుఆరే తుమ రఖవారే । 
హోతన ఆజ్ఞా బిను పైఠారే ॥ 


సబ సుఖ లహై తుమ్హారీ శరనా । 
తుమ రక్షక కాహూ కో డరనా ॥ 


24 


19. శ్రీరామచంద్రుని ముద్రికను 
నోట వుంచుకొని సముద్రాన్ని లంఘించి 
నావంటే ఆశ్చర్యం ఏముంది? 


20. లోకంలో దుర్గమమైన ఏ 
కార్యమైనా నీ అనుగ్రహంతో సుగమం 
అవుతుంది. 


21. నువ్వు శ్రీరాముని వాకిలి 
కాచేవాడవి. నీ అనుమతి లేకుండా 
లోనికెళ్లటం వీలుపడదు. 


22. నిన్ను శరణు వేడితే సర్వసౌఖ్యాలు 
చేకూరుతవి. నీ రక్షణలో ఎవరూ భయపడ 
వలసిన అవసరం లేదు. 


25 


29, 


24. 


25. 


26. 


ఆపన తేజ సమ్హారో ఆపై । 
తీనోంలోక హాంకతే కాంపై ॥ 


భూత పిశాచ నికట నహి అవై। 
మహావీర జబ నామ సునావై ॥ 
నాసై రోగ హరై సబ పీరా । 


జపత నిరంతర హనుమత వీరా॥ 


సంకట సే హనుమాన ఛుడావై । 
మన క్రమ వచన ధ్యాన జో లావై! 


26 


283, నీ తేజస్సును నువ్వే 
నిభాయించుకో గలవు. నీకు ముల్లోకాలు 
గడగడలాడతాయి. 


24. మహావీరా! నీ పేరు వింటేనే 
భూతప్రేత పిశాచ గణాలు సమీపించలేవు. 


25. వీరహనుమంతుణ్ణి సదా జపిస్తే 
సర్వరోగాలు నయమవుతాయి, పీడలు 
తొలగిపోతాయి. 


26. మనోవాక్కాయాలతో ఎవరు 
హనుమంతుణ్ణి ధ్యానిస్తారో వారిని ఆతడు 
అన్ని కష్టాలనుంచి కాపాడతాడు. 


27 


27. 


28. 


29. 


సబ పర రామరాయ సిరతాజా । 
తినకే కాజ సకల తుమ సాజా ॥ 


జెర మనోరథ జోకోయి లావై | 
తాసు అమిత జీవన ఫల పావై ॥ 


యుగ పరతాప తుమ్హారా | 
హైప ద్ధి జగత వుజియారా ॥ 


రా 


28 


27. రాజులందరికీ శ్రీరాముడు 
కిరీటం వంటివాడు. తపస్సంపన్నులకు 
ప్రభువువంటి వాడు. నువ్వ రామ 
కార్యాలన్నింటిని సక్రమంగా నెరవేరు 
స్తుంటావు. 


28. (హనుమంతుని భక్తులు) మనో 
రథాలన్నీ పొందటమేగాక, శాశ్వతానంద 
దాయకమైన మోక్షఫలాన్ని కూడా 
పొందుతారు. 


29. నీ ప్రతాపం నాల్గుయుగాల్లోను 
(ప్రసిదం. స్‌ కస్త ప్రపంచమంతా ఉజ్వలంగా 


30. 


81. 


32, 


33. 


సాధు సంత కే తుమ రఖవారే । 
అసుర నికందన రామ దులారే ॥ 


అష్టసిద్ధి నవ నిధి కే దాతా । 
అస వర దీన్హ జానకీమాతా ॥ 


రామ రసాయన తుమరే పాసా । 
సాదర తుమ రఘుపతి కే దాసా ॥ 


తుమ్సరే భజన రామకో భావై । 
జన్మజన్యకే దుఃఖ బిసరావై ॥ 


30 


80. సాధువులనూ, సజ్ఞనులనూ రక్షి 
స్తుంటావు. రాక్షసులను సంహరించి 
శ్రీరామునికి ప్రేమాస్పదుడవైనావు. 


31. అణిమాద్యష్టసిద్దులను, నవ 
నిధులను సంప్రాప్తింప చేసేవాడివి. అదే 
వరాన్ని సీతాదేవి నీకు ఒసగివుంది. 


త్రి, నీవద్ద రామరసాయనం వుంది. 
నువ్వు శ్రీరామునికి నమ్మినబంటువు. 


383. నిన్ను (మేము) సేవించటం, 
శ్రీరామునికి సంతోషం కలిగిస్తుంది. జన్మ 
జన్మాంతరాల దుఃఖాన్ని ఉపశమింపచేస్తుంది. 


31 


834. 


85. 


36. 


837. 


అంతకాల రఘుపతిపుర జాయీ। 
జహా జన్మి హరిభక్త కహాయీ ॥ 


జొర దేవతా చిత్త న ధరయీ । 
హనుమత సేయి సర్వసుఖకరయీ ॥ 


సంకట హటై మిటై సబపీరా । 
జో సుమిరై హనుమత బలవీరా ॥ 


జై జై జై హనుమాన గొసాయీ । 
కృపాకరో గురుదేవ కీ నాయీ ॥ 


32 


34. నీ భక్తుడు చనిపోయి రామ 
లోకాన్ని పొంది, హరి భక్తుడుగా జన్మిస్తాడు. 


35. ఇతర దేవతలను మనస్సులో 
తలచుకోక, హనుమంతుళ్లే సేవిస్తే, సర్వ 
శుభాలను (ప్రసాదిస్తాడు. 


36. బలవంతుడూ, వీరుడూ ఐన 
హనుమంతుణ్ణి ఆరాధిస్తే, కష్టాలన్నీ, 
పీడలన్నీ తొలగిపోతాయి, పటాపంచ 
లైపోతాయి. 


37. ఓ ఆంజనేయా! నీకు జయమగు 
గాక; ఓ గురుదేవా, మమ్మల్ని అనుగ్రహించు. 


33 


88. యహ శతవార పాఠ కర జోయీ । 
ఛూటహి బంది మహాసుఖ హోయీ॥ 


40. తులసీదాస సదా హరిచేరా । 
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 


34 


38. ఈ “హనుమాన్‌ చాలీసాను 
నూరుమార్లు ఎవరు పారాయణం చేస్తారో 
వారు బంధాలనుండి విడివడి సౌఖ్యాన్ని 
పొందుతారు. 


39. అతిప్రశస్తమైన యీ హనుమాన్‌ 
చాలీసాను ఎవరు పారాయణం చేస్తారో 
వారు పార్వతీ పరమేశ్వర సాక్షిగా సిద్ధి 
పొందుతారు. 


40. భక్తుల్లో అగ్రగణ్యుదైన తులసీదాసు 
ఎప్పుడూ శ్రీహరికి దాసుడే! ఓ ప్రభూ! నువ్వు 
నా హృదయసీమలో నివసించు. 


35 


దోహా 


పవనతనయ సంకట హరన 

మంగళ మూరతి రూప । 
రామలఖన సీతాసహిత 

హృదయ బసహు సురభూప ॥ 


సంకట నాశకుడు, మంగళరూపుడు, 
దేవతాధిపతీ, పవనతనయుడు అయిన 
నువ్వు శ్రీ సీతారామ లక్ష్మణులతో కూడి 
సదా నా హృదయంలో ఆసీనుడవుకమ్మని 
ప్రార్థిస్తూన్నాను. 


36 


శ్రీరామదూతం శిరసానమామి 


మకుటరత్న కాంతి-మథితతమి'స్రం 
శ్రీరామదూతం శిరసానమామి 


అరుణోదయరుచి-రాననకమలం శ్రీరామ! 
స్వర్ణపింగళభా -స్వరనేత్రయుగళం 
చలితమకరకుండల -గందభాగం 
నవమణిమయ-రసనామధ్యభాగం 
తరుణిరుచిర-శుభతరవరహారం 
సమలంకృతదివ్య-స్వర్గోపవీతం 

కటి తటవిలసిత-కాంచనచేలం 


37 


మంజుమంజీర-మహితపదాబ్దిం శ్రీరామ! 
దినమణిశతనిభ-దివ్యప్రకాశం 
సకలసద్దుణబృ్బంద -సారపయోధిం 
దాసముఖాంభోజ -దశశతభానుం 
వాల్మీకికృతకావ్య-వరసరోహంసం 
(శితజనకువలయ -శీతమయూఖం 
రామలావణ్యాభ్ర-రాగమయూరం 
రామచంద్రపాద -రాజీవమధుపం 
తరుణాయతదో -స్తృంభగంభీరం 
సుగ్రీవ శ్రీరామ-సంధానహేతుం 
38 


సుగ్రీవవేదిత-శ్రీరామవృత్తాంతం _ శ్రీరామ! 
అగ్నిసాక్షీకృత -అర్మజరామం 
సీతాభూషణ -సమర్పితరామం 
శ్రీరామసుగ్రీవ -సఖ్యోల్లాసం 
వాలివధోపాయ -వరమృదువాక్యం 
సుగ్రీవ పట్టాభి-షేక ప్రవీణం 
వానరసేనా-సమాహూతధీరం 
సకల దేశాగత -శాఖామృగాళిం 
రామచంద్రదత్త-రమణీయభూషం 
స్వయంప్రభాదత్త-సుఫలాతిభోజ్యం 
లంకాగమన -సమలంకృతదేహం 


39 


సాగరోల్లంఘన-సంపూర్ణకాయం శ్రీరామ! 
అబ్టిమధ్యమి త్ర -అగపతిపూజ్యం 
సురసమాయాధ్వాంత -సూర్యప్రకాశం 
ఛాయాగ్రాహీచ్చేద-శమనస్వరూపం 
దివ్యద్వేగకృత -గోష్పాదజలధిం 
సువేలాళశిఖరాగ్ర-శమితాభిగమనం 
లంకిణీభంజన -లావణ్యసారం 
లంకావరోధని -శృంకితహృదయం 
సీతాన్వేషణ-సురశత్రుసదనం 
వాయు(డేరిత-వరవనగమనం 


40 


& 
౮ 
క్ర 


సీతాదర్శన -చింతాపహరణం 
రావణదుర్వాక్య-అక్షీణకోపం 
సీత్రానివేదిత -శ్రీరామకుశలం 
రాఘవీయకథా-రంజితరామం 
రామాంగులీయక-రామానివేద్యం 
వసుధాత్మజాదత్త -వరశిరోజభూషం 
అతిశయబలదర్చ -అశోకభంగం 
దనుజనివహవన-దహనదావాగ్నిం 
వజ్రాయుధఘోర -వరకరవాలం 
సప్తమంత్రిసుత -శలభకృశానుం 


41 


జంబుమాలివధ-చండ(ప్రతాపం శ్రీరామ! 
అక్షకుమారసం -హరణవిక్షేపం 

(బ్రహ్మాస్త్ర బంధిత-బ్రహ్మవరదానం 
చాతుర్భాగ సైన్య-చండితరూపం 
వాయుప్రేరిత -వాలాగ్నిజ్వాలం 
సీత్రాప్రసాదిత-శీతలవాలం 

వర రాక్షసగ్భృహ-వహ్ని సందగ్గం 
కపిదృకృకోరసం-గతచంద్రబింబం 
తారానందనాది-తరుచర యుక్తం 
మధువన మధుపాన-మత్తకపీంద్రం 


42 


కౌసలేయకార్య-కరణసమర్ధం | 
రామనివేదిత-రామావృత్తాంతం 


GE 


రామ। 


వరవిభీషణరక్ష-వాక్యనై పుణ్యం 
రామసంవర్థిత-రాక్షస సఖ్యం 
అబ్ధిబంధనకార్య-అమితోత్సాహం 
(ప్రభల జలధి సేతు -బంధననిపుణం 
ధూమాక్షాకంపన -త్రిశిరస్సంహారం 
రామప్రసాధిత -రాక్షసనాశం 
రణకర్మశఘోర -రాజితవేషం 
రావణఘనయుద్ధ-రామతురంగం 
మేఘనాద సైన్య-మృత్యుస్వరూపం 


43 


రక్షే ంద్రజిద్యుద్ధ -లక్ష్మణతురంగం శ్రీరామ! 
లక్ష్మణమూర్చాసం -రక్షణహృదయం 
సంజీవాద్రిగమన -సంతోషస్వాంతం 
కాలనేమికృత -ఘనమాయాయుక్తం 
మకరబంధీకృత -మహితపదాబ్దం 
ధ్యానమాలినీశాప -ధర్నితరూపం 
కాలనేమిదనుజ -ఖండితధీరం 
ధికృతాల._ ద్యధీశ -తీవ్రప్రకోపం 
గంధర్వసైన్యసం-క్షోభ ప్రతాపం 
స్తబకీకృతధృత -సంజీవనాద్రిం 
భరతసంబోధిత -ప్రశమితబాణం 


44 


మాల్యవదాది-మహోదధిహరణం శ్రీరామ! 
లక్ష్మణ ప్రాణసం -రక్షణనిలయం 
సౌమిత్రిసమ్మోహ -జలదసమీరం 
అబ్టిమధ్యమధిత -రాక్షసవారం 


స్టూలజంఘాసుర -తుములసంహరణం 


సింధూల్లంఘన -జలదసమీరం 
వాలప్రాకార -సంవేష్టితవీరం 
పాతాళలంకా -ప్రవేశితధీరం 
మత్సువల్లభధీర-మహానీయభీతిం 
మైత్రీకృతధీర -మత్వ్యాధి పత్యం 
దోర్దండీకృతమిత్ర-ధైర్య ప్రతాపం 


45 


భిన్నతులాయంత్ర-భీమస్వరూపం శ్రీరామ 
బలరాక్షసకోటి -భంజితసత్వం 
(శుతివాక్యశవణసం -తోషితకాళిం 
మైరావణకృత -మర్శసంవేద్యం 
మైరావణ సైన్య -మర్దితశూరం 
మహానీయాతిఘోర-మైరావణాజిం 
దోర్డండివాక్యాతి -ఖండిత దైత్యం 
నీలమేఘకృత -నిస్తులరాజ్యం 
రామలక్ష్మణపూర్వ-లంకాభిగమనం 
సకలవానర స్తుతి -సంతోషహృదయం 


46 


ప్రబలమూలబల -ప్రళభయకాలాగ్నిం | శ్రీరామ; 
రామరావణయుద్ధ-రామతురంగం 
దశకంఠకంఠవి-లుంఠనదీక్షం 
రాక్షసానుజదత్త-లంకాభి షేకం 
పుష్పకాధిరూఢ -పృథ్వీశసహితం 
సాకేతపురవాస-సబలసంయుక్తం 
భక్తవాపతిమిర -భాస్మరరూపం 

శతకంఠ వధోపాయ -చాతుర్యయుక్తం 
ఏకైక రాక్షస-ఏకైకరూపం 

శతకంఠచ్చేదక -సీతాప్రబోధం 


47 


అవనిజాధిపయుక్త -రాజ్యప్రవేశం 
అశ్వమేధయుగ-అమితోత్సాహం 
దశశతశిరశ్చేద -దక్షపతాపం 
దశశతశిరోధార్య-భాష్యాతిరిక్తం 
రాక్షస సైన్యాజి-భయదస్వరూపం 
దశశతశిరశ్చేద -దశరథసూనుం 
సకల సైన్యావృత-సాకేతవాసం 
బోధితకపివర్య-పూర్ణస్వరూపం 
ఠంకారోట్సాటి త-ఢాకినీసైన్యం 
చలితవాలసం-వేష్టితకకాయం 


48 


శ్రీరామ। 


యజితరామపాద-యజురాదివాక్యం _ శ్రీరామ! 
శ్రీకాకుళేశా-శితమందారం 
భక్తజనకాంక్ష-ముక్తినిదానం 
లీలావినోదిత-దాసస్వరూపం 
పరిపాలితభక్త -పాదపకల్పం 

బుధజనవేదిత -పూర్ణస్వరూపం 
మోహనఘనపెద -ముత్తేవివాసం 
భద్రాచలరామ-భద్రసమేతం 
వరసుందరరామ-దాసానుపాలం 
మంగళమంజనా-మారుతపుత్రం 


49 


శ్రీ అంజనేయ దండకం 


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిపదాయం భజే 
వాయుపుత్రం భజే వాలగాత్రం భజే £౬హం 
పవిత్రం భజే బ్రహ్మమిత్రం భజే రుద్రరూపం 
భజే బ్రహ్మతేజం బటంచున్‌ ప్రభాతంబు 
సాయంత్రమున్‌ నీదు సంకీర్తనల్‌జేసి నీ 
రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కటిం 
జేయ నూహించి నీ మూర్తి గావించి నీ 
సుందరం బెంచి నీ దాస దాసుండనై నిన్ను 
నే గొల్బెదన్‌ నీ కటాక్షంబునన్‌ జూచితే 
వేడుకల్‌ జేసితే నా మొరాలించితే నన్ను 
రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ! 

50 


నిన్నెంచ నే నెంతవాడన్‌ దయాశాలివై జూచితే 
దాతవై ట్రోచితే దగ్గరం బిల్చితే తొల్లి 
సుగ్రీవుకున్మంత్రివై స్వామి కార్యంబు 
నందుండి శ్రీరామ సౌమిత్రులం జూచి 
వారిన్విచారించి సర్వేశు బూజించి 
యబ్బానుజుం బంటుగావించి యవ్వాలి 
జంపించి కాకుత్ధు తిలకుం దయాదృష్టి 
వీక్షించి కిష్కింధ కేతెంచి శ్రీరామ కార్యార్థమై 
లంక కేతెంచియున్‌ లంకిణిన్‌ జంపియున్‌ 
లంకయుం గాల్సియున్‌ భూమిజం జూచి 
యానంద ముప్పాంగ యా యుంగరం విచ్చి 
యా రత్నమున్‌ దెచ్చి శ్రీరాముకు న్నిచ్చి 
సంతోషినిం జేసి సు(గీవుడున్‌ అంగదున్‌ 


51 


జాంబవంతాది నీలాదులం గూడి యా 
సేతువుం దాటి వానరుల్‌ మూక పెన్నూకలై 
దైత్యులన్‌ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని 
యుగుండునై కోరి బ్రహ్మాండ మైనట్టి 
యాశక్తియున్‌ వేసి యాలక్ష్మణున్‌ మూర్చ 
నొందించగా నప్పుడే పోయి సంజీవినిన్‌ 
దెచ్చి సౌమిత్రికి న్నిచ్చి ప్రాణంబు రక్షించగా 
కుంభకర్ణాది వీరాళితో బోరి చెండాడి శ్రీరామ 
బాణాగ్ని వారందరున్‌ రావణుం జంపగా 
నంత లోకంబు లానందమైయుండ నవ్వేకలన్‌ 
నవ్విఖీషణున్‌ వేడుకన్‌ దోడుకన్‌ వచ్చి 
పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిం 
దెచ్చి శ్రీరాముకు న్నిచ్చి నయ్యోధ్యకుం వచ్చి 


52 


పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననా 
కెవ్వరున్‌ గూర్మిలేరంచు మన్నించినన్‌ 
రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ 
సంకీర్తనల్‌ జేసితే పాపముల్‌ బాయునే 
భయములున్‌ దీరునే భాగ్యముల్‌ గల్గునే 
సకల సామ్రాజ్యముల్‌ సకల సంపత్తులున్‌ 
గల్లు నో వానరాకార యో భక్తమందార 
యోపుణ్యసంచార యో ధీరయో శూర నీవే 
మహా ఫలముగా వెలసి యా తారక బ్రహ్మ 
మం(త్రంబు పఠియించుచున్‌ స్థిరముగా 
వజదేహంబునుం దాల్చి శ్రీరామ యంచున్‌ 
మనఃపూతమై యెప్పుడున్‌ దప్పకన్‌ దల్తు నా 
జిహ్యయందుండి నీ దీర్గదేహంబు త్రైలోక్య 
53 


సంచారివై రామ నామాంకిత ధ్యానివై 
బ్రహ్మవై బ్రహ్మ తేజంబునన్‌ రౌద్ర విజ్వాల 
కల్లోల హా వీరహనుమంత ఓంకార ఓంకార 
శబ్దంబునన్‌ భూత (పైత పిశాచ శాకినీ ఢాకినీ 
గాలి దయ్యంబులన్‌ నీదు వాలంబునంజుట్టి 
నేలం బడం గొట్టి న ముష్టి ఘాతంబులన్‌ 
బాహు దండంబులన్‌ రోమ ఖండంబులన్‌ 
ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభా 
భాసితంబైన నీ దివ్య తేజంబునుం జూపి 
రారా నా ముద్దు నరసింహ యుంచున్‌ 
దయాద్శష్టి వీక్షించి నన్నేలు నాస్వామి నమస్తే 
వ్రత పూర్ణకారీ నమస్తే వాయుపుత్రా నమస్తే 
నమస్తే నమః ॥ 


54 


శ్రీ హనుమ ద్వాదశనామ స్తోత్రమ్‌ 


హనుమా నంజనాసూనుః 
వాయుపుత్రో మహాబలః । 
రామేష్టః ఫల్గుణసఖః 

పింగాక్షో £_. మిత విక్రమః ॥ 


ఉదధి క్రమణశ్రైవ 
సీత్రాశోక వినాశకః । 
లక్ష్మణ ప్రాణదాతాచ 
దశగ్రీవస్య దర్పహా ॥ 


55 


1 


ఏవం ద్వాదశనామాని 

కపీంద్రస్య మహాత్మనః । 

స్వాపకాలే ప్రబోధేచ 

యాత్రా కాలేచ యః పఠేత్‌ ॥ త్రి 


తస్య సర్వభయం నాస్తి 

రణే చ విజయీ భవేత్‌ । 
రాజద్వారే గహ్వరే చ 

భయం నాస్తి కదాచన ॥ 4 


హనుమంతుని ఈ  వం(డాందు 
నామాలు వరుండబోవునవుడు. ప్రయాణ 
సమయమున వఠించిన వృత్యభయ 
ముండదు. సర్వత్ర విజయము కలుగును. 


56 


శ్రీరామ నామ సంకీర్తనము 
ట్లో వర్ణానా మర్థ సంఘానాం రసానాం ఛన్గసా మపి | 
మబ్దలానాం చ కర్తారౌ వనే వాణీ వినాయకౌ ॥ 
2. భవానీ శంకరౌ వన్దే శ్రద్ధా విశ్వాస రూపిణౌ | 
యాభ్యాం వినా న పశ్యన్తి సిద్ధాః స్వాన్తస్థ మీశ్వరమ్‌॥ 
3. వన్దే బోధమయం నిత్యం గురుం శంకర రూపిణమ్‌! 
యమాగ్రితో హి వక్రో౭ పి చగ్దః సర్వత్ర వన్ఫ్యకే॥ 
4. సీతా రామ గుణ (గ్రామ పుణ్యారణ్య విహారిణౌ | 
వన్దే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ ॥ 
ఉట థి Ey 
ర. ఉద్భవ స్థితి సంహార కారిణీంక్లేశ హారిణీమ్‌ 
సర్వ శ్రేయస్మరీం సీతాం నతో౭ హం రామవల్లభామ్‌॥ 


57 


6. య న్మాయా వశ వర్తి విశ్వ 
మఖిలం (బ్రహ్మోది దే వాసురాః । 
య తృత్స్వ్వా దమృ షైవ భాతి సకలం 
రజ్ఞా యథా ౭ హే ర్లృమః ॥ 
య త్పాదః ప్లవ మేవ భాతి హి 
భవా మ్ఫోధే స్తి తీర్నావతాం। 
వన్దే ౨ హంత మశేష కారణ పరం 
రామాఖ్యమీశం హరిమ్‌ ॥ 


7. ప్రసన్నతాం యా న గ తాభిషేకత 
స్తథా న మమ్లౌ వన వాస దుఃఖతః । 
ము ఖామ్బుజ శ్రీ రఘు నన్దనస్య మే 
సదా౭_స్తు సా ముల మబ్దల-్రదా ॥ 


58 


8. నీ లామ్బుజ శ్యామల కోమ లాజ్జం 
సీత్రా సమారోపిత వామ భాగమ్‌ । 
పాణా మహాసాయకచారు చాపం 
నమామి రామం రఘువంశనాథమ్‌ ॥ 


9. మూలం ధర్మతరో ర్వివేక జలధేః 
పూర్ణన్లు మానన్దదం। 
వైరా గ్యామ్బుజ భాస్మరం త్వఘహరం 
ధ్వా నాపహం తాపహమ్‌ । 

మో హామోధర పుజ్టు పాటన విధౌ 

ఖే సంభవం శంకరం । 

వన్దే (బ్రహ్మ కులే కలబ్మ శమనం 
శ్రీరామ భూప ప్రియమ్‌ ॥ 


59 


10. 


11. 


సా నానన పయోద సౌభగ తనుం 
పీ తామ్బరం సున్దరం | 
పాణా బాణ శరాసనం కటి లస 
త్తూణీర భారం వరమ్‌ । 
రాజీ వాయత లోచనం ధృత జటా 
జూటేన సంశోభితం । 
కీత్రా లక్ష్మణ సంయుతం పధి గతం 
రా మాభిరామం భజే ॥ 


కు న్లేస్టీవర-సున్గరా వతి బలౌ 
విజ్ఞాన ధామా వుభౌ | 

శోభాఢ్యా వర ధన్నినౌ (శ్రుతి నుతౌ 
గో విప్ర బృన్స ప్రియౌ | 


60 


12. 


మాయా మానుష రూపిణా రఘువరౌ 
స ద్ధర్మవన్నా హితౌా। 

బ్ఫ్‌ తాన్వేషణ తత్పరౌ పధిగతౌ 
భక్తి ప్రదౌ తౌ హి నః॥ 


బ్రహ్మా మోధి సముద్భవం 
కలి మల ప్రధ్వంసనం చావ్యయం । 
శ్రీమ చృమ్భు ము ఖేన్లు సున్దర వరే 
సంశోభితం సర్వదా | 
సంసా రామయ భేషజం 
సుమధురం శ్రీ జానకీ జీవనం । 
ధన్యా స్తే కృతినః పిబన్తి సతతం 
శ్రీరామ నా మామృతమ్‌ ॥ 


61 


13. 


14. 


శాన్తం శాశ్వత మఫప్రమేయ మనఘం 
నిర్వాణ శాన్తి ప్రదం । 
బ్రహ్మా శమ్భు ఫ ణీగన్ట సేవ్య మనిశం 
వే దాన్త వేద్యం విభుమ్‌ । 

రా మాఖ్యం జగ దీశ్వరం సురగురుం 
మాయా మనుష్యం హరిం । 

వన్దే ౨ హం కరు ణాకరం రఘువరం 
భూపాల చూడామణిమ్‌ ॥ 


కేకీ కణ్ఞాభ నీలం సురవర-విలస 
ద్విప్ర పా దాబ్ద చిహ్నం । 
శోభాధ్యం పీత వస్త్రం సరసిజ 
నయనం సర్వదా సుప్రసన్నమ్‌ । 


62 


15. 


16. 


పాణొ నారాచ చాపం కపి నికర 
యుతం బన్ఫునా సేవ్యమానం | 
నౌ మీడ్యం జాన కీశం రఘు వర 
మనిశం పుష్పకారూఢ రామమ్‌ ॥ 


ఆరానా మార్తి హనారం 
భీతానాం భయనాశనమ్‌। 
ద్విషతాం కాల దణ్ణం తం రామచన్టం 
నమా మ్యహమ్‌ ॥ 


శ్రీరాఘవం దశరథాత్మజ మ(ప్రమేయం 
సీత్రాపతిం రఘు కులాన్వయ రత్నదీపమ్‌ | 
ఆజానుబాహు మరవిన్ల ద ళాయ తాక్షం 


63 


17. 


రామం నిశాచర వినాశకరం నమామి॥ 


వైదేహీ సహితం సుర ద్రుమ తలే 
హైమే మహా మబ్బపే | 

మధ్యే పుష్పక మాసనే మణిమయే 
వీరాసనే సుస్థితమ్‌ | 
అగ్రే వాచయతి ప్రభజ్ఞన సుతే తత్త్వం 
మునీభ్యః పరం । 

వాఖ్యాన్తం భర తాదిభిః పరివృతం 
రామం భజే శ్యామలమ్‌ ॥ 


i 


64 


